3111 


Alii 


గీతా ధ్యానమ్‌ 


ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయమ్‌ 
వ్యాసేన గ్రథితాం పురాణ మునినా మధ్యే మహాభారతమ్‌ । 
అద్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీమ్‌ 


అంబ త్వామనుసన్దధామి భగవద్గీతే భవద్వేషిణీమ్‌ ॥ 1 
అంబ = జననీ; అద్వైత అమృత = అద్దైతమనే 
భగవద్గీతే = భగవద్గీతా; అమృతాన్ని; 
భగవాతా = భగవంతుడైన; | వర్షిణీమ్‌ = వర్షించేటటువంటి; 
నారాయణేన = నారాయణునిచే; | భవ ద్వేషిణీమ్‌ = భవసాగరాన్ని 
స్వయమ్‌ = స్వయంగా; తొలగించేటటువంటి; 
పార్థాయ = అర్జునునికి; అష్టాదశ 
ప్రతిబోధితామ్‌ = ఉపదేశింపబడ్డావు;| అధ్యాయినీమ్‌ = పద్దెనిమిది 
పురాణ మునినా = పురాణ బుషియైన అధ్యాయాలుగా 
వ్యాసేన = వ్యాసునిచే; విభజింపబడి 
మధ్యే మహాభారతమ్‌ = మహాభారత మధ్య ఉన్న; 

భాగమున; భగవతీమ్‌ = ఈశ్వరివైన; 
(గథితామ్‌ = కూర్చబడ్డావు; త్వామ్‌ = నిన్ను; 
అనుసందధామి . ధ్యానిస్తున్నాను. 


తా॥ జననీ భగవద్గీతా! స్వయంగా శ్రీకృష్ణభగవానునిచే నీవు పార్టునికి 
ఉపదేశింపబద్దావు. పురాణబుషియిన వ్యాసమహర్షిచే మహాభారతంలో (భీష్మపర్వం 
25 నుండి 42వ అధ్యాయం వరకు ఏడువందల శ్లోకాలుగా) కూర్చబడ్డావు. 
అష్టాదశాధ్యాయాత్మికమైన రూపాన్ని ధరించి, నీవు అద్వైతామృతాన్ని వర్షిస్తున్నావు. 
భవసాగరాన్ని తొలగించే తల్లివైన నిన్ను ధ్యానిస్తున్నాను. 1 


xliv. శి చుమద్భగవద్దీత CE 


నమో౭_స్తుతే వ్యాస విశాల బుద్ధే ఫుల్లారవిన్గాయత పత్రనేత్ర । 
యేనత్వయా భారత తైల పూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః ॥ 2 


విశాల బుద్దే = మహామతీ; భారత తైల పూర్ణః = మహాభారతమనే 

ఫుల్ల అరవింద తైలంతో నింపబడిన; 

ఆయతపత్ర నేత్ర = వికసించిన పద్మ | జ్ఞానమయః = జ్ఞానాన్ని ఉపదేశించే; 

పత్రాల వంటి కన్నులు గల ప్రదీపః = దీపం; 

వ్యాస = వ్యాస దేవా; ప్రజ్వాలితః = వెలిగింపబడిందో; 

యేన = ఏవిధంగా; తే = (అటువంటి)నీకు; 

త్వయా = నీ చేత; నమః = నమస్కారము; 
అస్తు = అగుగాక (చేస్తున్నాను). 


తా॥ వికసించిన పద్మపత్రాల వంటి కన్నులుగల మహామతి అయిన ఓ 
వ్యాసదేవా! మహాభారతమనే తైలంతో నింపబడిన జ్ఞానదీపం వెలిగించినటువంటి 
నీకు నమస్మారం చేస్తున్నాను. 2 


ప్రపన్న పారిజాతాయ తోత్రవేతైక పాణయే । 
జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృత దుహేనమః ॥ 8 


ప్రపన్న పారిజాతాయ = శరణాగతులకు | గీతాఅమృతదుహే = గీతా అనే 
కల్పవృక్ష సదృశుడు; అమృతాన్ని పితుకువాడు; 
తోత్ర వేత్ర జ్ఞాన ముద్రాయ = జ్ఞానముద్రను 
Gy Sa 
ఏక పాణయే = ఒక చేత పశువులను ధరించినవాడు అగు; 
కాచే కజ్జను ధరించినవాడు; | కృష్ణాయ = శ్రీకృష్ణునికి; 
నమః = నమస్కారం. 


తా॥॥ శరణాగతులకు కల్చ్పవృక్షసద్భశుడూ, ఒక చేత ఆవులను తోలడానికి 
కట్టను ధరించేవాడూ, గీతా అనే అమృతాన్ని పితికేవాడూ, జ్ఞానముద్రాధరుడూ' 
అయిన శ్రీకృష్ణ భగవానునికి నమస్మారం. 3 


1. తర్జనీ (చూపుడు వేలు) అంగుష్టాల (బొటనవేలు) అ గ్రభాగాన్ని సంయుక్తం చేస్తే జ్ఞానముద్ర అవుతుంది. 


శి గేతా ధ్యానమ్‌ ఫు 


సర్వోపనిషదో గావో దోగ్గా గోపాలనన్లనః I 


పార్షో వత్సః సుధీర్భోక్తాదుగ్గం గీతామృతం మహత్‌ ॥ 


సర్వ ఉపనిషదః = ఉపనిషత్తులన్నీ; 
గావః = ఆవులు; 
గోపాల నన్దనః = శ్రీకృష్ణుడు; 
దోగ్జా = పితికేవాడు; 
పార్థః = అర్హునుడు; 

ఇ జ 


4 
వత్స: = దూడ; 
సుదీః = వివేకవంతులు; 
భోక్తా = (త్రాగేవారు; 


గీతా అమృతమ్‌ = గీతా అనే అమృతం; 
మహతా దుగ్ధమ్‌ = మేలైన పాలు. 


తా॥ ఉపనిషత్తులన్నింటినీ ఆవులుగా, అర్జునుణ్ణి గోవత్సంగా (దూడ) 
చేసి శ్రీకృష్ణుడు గీతామృతమనే మేలైన పాలు పితికి అందించగా, వివేకవంతులు 


వాటిని త్రాగుతారు. 


వసుదేవసుతం దేవం కంస చాణూర మర్దనమ్‌ । 


దేవకీ పరమానన్గం కృష్ణం వన్దే జగద్గురుమ్‌ ॥ 
© ణ © ౧ 


వసుదేవ సుతమ్‌ = వసుదేవ పుత్రుడు; 
కంస చాణూర మర్దనమ్‌ = కంస చాణూర 
సంహారకుడు; 

దేవకీ పరమ ఆనన్షమ్‌ = దేవకీ దేవికి 
పరమానందదాయకుడు; 


4 
ర్‌ 
జగద్గురుమ్‌ = జగద్గురువు; 
దేవమ్‌ = భగవంతుడైన; 
కృష్ణమ్‌ = శ్రీకృష్ణునికి; 
వన్దే = నమస్కరించెదను. 


తా॥ వసుదేవ పుత్రుడూ, కంస చాణూరలను సంహరించినవాడూ, 
దేవకీ దేవికి పరమానందాన్ని కలిగించేవాడూ, జగద్దురువూ అయిన శ్రీకృష్ణునికి 


నమస్మరిస్తాను, 


ర్‌ 


భీష్మద్రోణతటా జయద్రథజలా గాన్ఫార నీలోత్పలా 
శల్యగ్రాహవతీ కృపేణ వహనీ కర్ణేన వేలాకులా । 
అశ్వత్థామ వికర్ణ ఘోరమకరా దుర్యోధనా వర్తినీ 


సోత్తీర్దా ఖలు పాణ్జవై రణనదీ కైవర్తకః కేశవః ॥ 


xlvi 


భిష్మట్రోణ 
తటా 
జయద్రథ 
జలా 
గాంధార 
నీల ఉత్సలా 
శల్య 
గ్రాహవతీ 
కృపేణ 
వహనీ 
కర్లేన 


వేలా అకులా 


= భీష్మద్రోణులు; 
= తీరములు; 
జయ ద్రథుడు; 
= నీరు; 


= గాంధారరాజు; 


= నల కలువ; 
(39) 
= శల్యుడు; 
సొరచేప; 
= కృపుడు; 
= (ప్రవాహము; 
= కరుడు; 
(ac) 


= తరంగాలు; 


శ్రీ శీమద్భగవల్లిత శ్రీ 


అశ్వత్థాను = అశ్వత్తామ; 
నికర్ణ = వికర్ణులు; 
ఘోర నుకరా = భయంకర మొసళ్ళు; 
దుర్యోధన = దుర్యోధనుడు; 
ఆవర్తినీ = సుడిగుండం; 
సా = ఆ; 

రణ నదీ = యుద్ద నది; 
ఖలు = వాస్తవంగా 
పాండవైః = పాండవులచే; 
ఉత్తీర్ణా = దాటబడినది; 
కేశవః = కృష్ణుడు; 
వైనర్తకః = కర్లధారుడు; 


తా॥ భీష్మద్రోణులనే తీరాలు, జయద్రథుడనే నీరు, గాంధారరాజనే 
నల్ల కలువ, శల్యుడనే సొరచేప, కృపుడనే ప్రవాహం, కర్గుడనే తరంగాలు 
అశ్వత్థామ వికర్ణులనే భయంకర మొసళ్ళు, దుర్యోధనుడనే సుడిగుండం గల 
కురుక్షేత్ర యుద్ధమనే నదిని పాండవులు వాస్తవంగా శ్రీకృష్ణుడు కర్ణధారుడై 
ఉండుట చేత దాటగలిగారు. 


6 


పారాశర్యవచః సరోజమమలం గీతార్థగన్గోత్మటం 
నానాఖ్యానక కేసరం హరికథా సమోధనా బోధితమ్‌ । 

లోకే సజ్జన షట్పదైరహరహః పేపీయమానం ముదా 
భూయాద్భారత పజ్మజం కలిమల ప్రధ్వంసినః శ్రేయసే ॥ 7 


పారాశర్య 


= పరాశరపుత్రుడగు 


వ్యాసుని; 


వచః సరోజమ్‌ = వాక్కులనే సరస్సులో 


ఉద్భవించినది; 


నానా ఆఖ్యానక కేసరమ్‌ = అనేక విధాలైన 
ఉపాఖ్యానాలను మకరందంగా గల; 


హరికథా సంబోధన 
ఆబోధితమ్‌ = హరికథా ప్రసంగాలతో 
వికసించి; 
(మరియు, దేనియందు) 
లోకే = జగత్తులో; 
సత్‌-జన-షట్సదైః = సజ్జనులనే 
(భ్రమరాలచే; 


శి గేతా ధ్వానమ్‌ శ్రు xlvii 


అహరహః = (ప్రతిదినం; అమలమ్‌ = నిర్మలమైన; 
ముదా = సంతోషంతో; భారత పంకజమ్‌ = భారతమనే పద్మం; 
సేపీయమానవ్‌ = మళ్ళీ మళ్ళీ నః = మాకు; 
ఆన్వాదింభబడుతున్హ!. శతు = శ్రేయోదాయకం; 
కలిమల ప్రధ్వంసి = కలిదోషాలను భూయాత్‌ = అగు గాక. 
నాశననమొనర్చే; 
గీతా అర్థ గంధ 
ఉత్కటమ్‌ = గీతా అనే సుగంధం 
కలిగిన; 


తా॥ పరాశర పుత్రుడైన వ్యాసుని వాక్కులనే సరోవరంలో ఉద్భవించినదీ, 
హరికథా (ప్రసంగాలతో వికసించినదీ, అనేక విధాలైన ఉపాఖ్యానాలను 
మకరందంగా కలిగి, జగత్తులో సజ్జనులనే భ్రమరాలు నిత్యం పానమొనర్చే 
మధువు కలదీ, కలిదోషాలను నాశనమొనర్చే గీతా అనే సుగంధంతో ఒప్పారుతున్న 
మహాభారతం అనే పద్మం మాకు శ్రేయోదాయకం అగుగాక! 7 


మూకం కరోతి వాచాలం పబ్గుం లజ్ఞయతే గిరిమ్‌ । 


యత్కృపా తమహం వన్దే పరమానన్ద మాధవమ్‌ ॥ 8 
యత్కృపా = ఎవరి కృప; లంఘయతే = దాటింపజేస్తున్నదో; 
మూకమ్‌ = మూగ వాణ్జి; తమ్‌ = ఆ (అటువంటి); 
వాచాలమ్‌ = వక్తగా; పరమానంద మాధవమ్‌ = పరమానంద 
కరోతి = చేస్తున్నదో; స్వరూపుడైన మాధవునికి; 
పంగుమ్‌ = కుంటి వానిని; | అహమ్‌ = నేను; 
గిరిమ్‌ = పర్వతాన్ని; వందే = నమస్కరిస్తాను. 


తా॥ ఎవరి కృప మూగవాణ్ణి వక్తగా చేస్తున్నదో, కుంటి వాణ్ణి పర్వతం 
దాటింపజేస్తున్నదో, అటువంటి పరమానంద స్వరూపుడైన మాధవునికి 
నమస్మరిస్తాను. 8 
యం బ్రహ్మా వరుణేన్హ రుద్రమరుతః స్తున్వన్తి దివ్యైఃసవైః 
వేదైః సాజ్బ పదక్రమోపనిషదైరాయన్తి యం సామగాః । 


Xxlviu శి చుమద్భగవద్దీత CE 


ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యన్తి యం యోగినో 
యస్యాన్తం న విదుః సురాసురగణాదేవాయ తస్మైనమః ॥ 9 


బ్రహ్మాః = (బ్రహ్మ యమ్‌ = ఎవరిని; 
వరుణ =వరుణుడు; గాయంతి = పాడుతున్నారో; 
ఇం(దః =ఇం(ద్రుడు; యోగినః = యోగులు; 
రుద్రః = రుద్రుడు; ధ్యాన అవస్థిత తద్గతేన = ధ్యాన నిష్ట గల; 
మరుతః = మరుత్తులు; మనసా = మనస్సుతో; 
దివైః = దివ్యములైన; యమ్‌ = ఎవరిని; 
స్తవైః = స్తవాలతో; పశ్యంతి = దర్శిస్తున్నారో; 
యమ్‌ = ఎవరిని; సుర అసుర గణాః = దేవ, రాక్షస గణాలు; 
స్తున్వంతి = స్తుతిస్తున్నారో; | యస్య = ఎవరి; 
సామగాః = సామ గాయకులు;| అంతమ్‌ = అంతాన్ని; 
స అంగ పద క్రమ ఉపనిషదైః = అంగ (న విదుః = ఎరుగరో; 

పద క్రమోపనిషత్తులతో కూడిన; తస్మై దేవాయ = ఆ పరమాత్మకు; 
వేదైః = వేదాల చేత; నమః = నమస్కారము. 


తాః బ్రహ్మ, వరుణుడు, ఇంద్రుడు, రుద్రుడు, మరుత్తు మొదలైన 
దేవతలు ఎవరిని దివ్యమైన స్తోత్రాలతో స్తుతిస్తున్నారో; సామగాయకులు ఎవరికి 
అంగ, పద, క్రమ, ఉపనిషత్తులతో ఉన్న వేదాలచే గానం చేస్తున్నారో; యోగులు 
ధ్యాన నిష్టతో మనస్సును ఏకాగ్ర పరచి ఎవరిని దర్శిస్తున్నారో; దేవ, రాక్షస 

గణాలు ఎవరి అంతాన్ని ఎరుగకున్నారో అట్టి పరమాత్మకు నమస్కారము. 
9 


'భవభయమపహంతుం జ్ఞానవిజ్ఞానసారంనిగమకృదుపజహ్నే భృంగవద్వేదసారమ్‌ 
అమృతముదధి తశ్చాపాయయద్భృత్యవర్గాన్సురుషమృషభమాద్యం కృష్ణసంజ్ఞం నతోస్మి 11” 


“య ఏతదానందసముద్రసంభృతం జ్ఞానామృతం భాగవతాయ భాషితమ్‌ | 
కృష్ణేన యోగేశ్వర సేవితాంఘ్రిణా సచ్చృద్ధయా9_9_ సేవ్య జగద్విముచ్యతే 11” 


ఉష 


